Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


PART IL EXTRAORDINARY 


No.38 AMARAVATI, FRIDAY, APRIL 21, 2023 G.63 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS, Etc. 


MUNICIPAL ADMIN ISTRATION DEPARTMENT 


COMMISSIONER 
MUNICIPAL CORPORATION, RAJAMAHENDRAVARAM . 


Roc.No.10638/2020/A6 dated: 10/04/2023 


PROPERTY TAX REFORMS - REVENUE SECTION - MUNICIPAL CORPORATION, 
RAJAMAHENDRAVARAM - IMPLEMENTATION OF CAPITAL VALUE SYSTEM ON 
PROPERTY TAX IN ERSTWHILE LALACHERUVU GRAMA PANCHAT MERGED IN 
RAJAMAHENDRAVARAM MUNICIPAL CORPORATION - PUBLICATION OF THE 
FINAL NOTIFICATION. 


Ref : 1) Ordinance No.16 of 2020, dt.23-11-2020 issued by the Government of 
Andhra Pradesh. 

) G.O.Ms.No.198, Dt.24-11-2020 of the M.A.8dJ.D.(Jl) Dept., 

) District Gazette No.37/2021, Dt.29-07-2021 of East Godavari District. 
4) Gazette NO.G239, dt.01-09-2021 of state of Andhra Pradesh. 

) Gazette NO.G552, dt.25-10-2021 of state of Andhra Pradesh. 

) G.O.Ms.No.40, Dt.11-03-2022 of the Municipal Administration & Urban 
Development Department. 


7) Council Resolution No.5/300, Dt. 10-08-2022 of Collector & District 
Magistrate, East Godavari District & Special Officer, Rajamahendravaram 
Municipal Corporation. 

8) Council Resolution No.09/345, Dt.28-11-2022 of Collector & District 
Magistrate, East Godavari District & Special Officer, Rajamahendravaram 
Municipal Corporation. 


9) Council Resolution No.02/372, Dt.08-03-2023 of Collector & District 
Magistrate, East Godavari District & Special Officer, Rajamahendravaram 
Municipal Corporation. 


[1] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 


FINAL NOTIFICATION OF 


IMPLEMENTATION OF CAPITAL VALUE SYSTEM IN LEVYING 
PROPERTY TAX IN ERSTWHILE LALACHERUVU GRAMA PANCHAYAT 
MERGED IN RAJAMAHENDRAVARAM MUNICIPAL CORPORATION 


(Under Sec 198 of Municipal Corporation Act, 1955) 


All the citizens of Rajamahendravaram City are informed that as per the G.O 
MS No 40, Dt.11-03-2022 issued by the Municipal Administration and Urban 
Development, the Lalacheruvu Grama _ Panchayathi was merged 1౧ 
Rajamahendravaram Municipal Corporation. The Council has accorded approval to 
take up Administration and Developmental activities in erstwhile Lalacheruvu grama 
Panchayathi Vide CR.No 05/300, Dt.10-08-2022. 


As per the Municipal Corporation Act, 1955 and as per the Property Tax 
Assessment rules-2020 issued in GO MS No 198, Dt 24-11-2020, the property tax has 
to be levied on buildings and land basing on Capital value fixed by Registration & 
Stamps Department. This system will come in to force from 01-04-2022. 


In this regard, as per the Sec 197,197A, 198 & 199 of Municipal Corporation 
Act, 1955, the levy of tax under capital value system is proposed @ 0.15% per year 
on the capital value for Residential @ 0.30% per year on the Capital value for Non- 
Residential and @ 0.50% per year for vacant lands within the limits of 
Rajamahendravaram Municipal Corporation vide Council Resolution No.07/179, Dt.29- 
12-2020. The proposal was approved by the Commissioner & Director of Municipal 
Administration and Chairman, A.P. Property Tax Board, AP, Mangalagiri, Guntur vide 
proceedings ROC No.14034/127-2/2021-Ksec, Dt.31-05-2021. Accordingly, draft 
notification published and obtained objections. The objections received were resolved. 
Final Notification approved by council vide CR.No 04/217, dt.14-07-2021. The details 


of Schedule rates are showed below. 


April 21, 2023] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 3 


SCHEDULE 
Percentage on House Tax (per annum) Percentage on 
+ : + ం Vacant Land Tax 

For residential For non residential (0.50%) (per 
(0.15%) (0.30%) annum) 
General Tax 0.075% 0.15% 0.25% 
Water Tax 0.022% 0.045% 0.075% 
Drainage Tax 0.015% 0.03% 0.050% 
Lighting Tax 0.015% 0.03% 0.050% 
Conservancy Tax 0.023% 0.045% 0.075% 
Total Tax 0.15% 0.30% 0.50% 


8% of Library Cess will be levied in addition to the above total tax. 


The Council vide CR.No.09/345, Dt.28-11-2022 has approved the above rates 
for levy of tax under capital value system in erstwhile Lalacheruvu Grama Panchayathi. 


Further, draft notification published on 20-12-2022 in East Godavari District 
Edition of Eenadu and Sakshi Daily News papers and calling objection in writing within 


30 days ie., on or before 23-01-2023 to Rajamahendravaram Municipal Corporation. 


No objections were received on the draft notification to this office. Accordingly, 
the rates mentioned in Rajamahendravaram East Godavari District Gazette 
No.37/2021 Dt.29-07-2021 and Andhra Pradesh State Gazette No.239, dated 01-09- 
2021 and G552, dated 25-10-2021 were finalized and the same will be implemented 
in erstwhile Lalacheruvu Grama Panchayathi for levying tax under capital value system 
proposed @ 0.15% per year on the capital value for Residential and @ 0.30% per 
year on the Capital value for Non- Residential and @ 0.50% on the Capital value for 
vacant land tax per year. The Council has approved the rates vide resolution 
CR.No.02/372, Dt.08-03-2023, for final notification and to implement the rates with 
effect from 01-04-2022 in erstwhile Lalacheruvu Grama Panchayathi merged in 


Rajamahendravaram Municipal Corporation. 


K. DINESH KUMAR, 
Commissioner, 
Municipal Corporation, Rajamhendravaram. 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 


తుది (ఫైనల్‌) నోటిఫికేషన్‌ 


(1955 సంవత్సరపు మున్సిపల్‌ కార్పొరేషన్సు చట్టంలోని 198వ సెక్షన్‌ ప్రకారం) 


ఇందుమూలముగా యావన్మంది నగరప్రజలకు తెలియజేయునది ఏమనగా, ది.11-03-2022 వ 
తేదీన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్మెంట్‌ డిపార్చ్మెంట్‌ వారు జి.ఓ.ఎం.ఎస్‌.నెం.40 
నందు లాలాచెరువు గ్రామ పంచాయతిని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు 
జారీ చేసియున్నారు. పై ఉత్తర్వులు ననుసరించి, సి.ఆర్‌.నెం5/300, తేదీ.10-08-2022 మేరకు 
లాలాచెరువు గ్రామ పంచాయతి నందు పాలనా పరమైన చర్యలు చేపట్టుటకు ప్రత్యక అధికారి, 
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వారిచే ఆమోదించబడినది. 

ప్రభుత్వము వారి నిర్దేశముల ప్రకారము మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ చట్టం, 1955 మరియు 
తేది:24-11-2020 న జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్‌.నెం.198 లోని “ఆస్థిపన్ను విధింపు నియమాలు - 2020” 
ల ననుసరించి ఆస్తుల క్రయవిక్రయాలకు రిజిస్టేషన్‌ & స్టాంప్స్‌ డిపార్మ్మెంటు వారి నిర్ణయించు భవనములు 
మరియు వాటి స్థ్టలముల 'మూలధన Dende’ ఆధారంగా పూర్వపు లాలాచెరువు గ్రామ పంచాయతీ 
పరిధిలో ఇండ్లకు, ఖాళీస్టలములకు పన్ను విధించవలసియున్నది. ఈ విధానం ది.01-04-2022 నుండి 
అమలు చేయవలసియున్నది. 

తదుపరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం, 1955 లో సెక్షన్‌ 197, 197ఎ, 198 మరియు 199 
ప్రకారము నగర పాలక సంస్థ పరిధిలో ఆస్థిపన్ను విధించుటకు గాను మరియు అట్టి ఆస్థిపన్ను రేటు 
నివాస భవనముల మూలధన విలువ మొత్తం పై 0.15%, నివాసేతర భవనముల మూలధన విలువ 
మొత్తం పై 0.30% మరియు ఖాళీస్టలమునకు మూలధన విలువ మొత్తం పై 0.50% చొప్పున పన్ను 
విధించుటకు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు తీర్మానం నెం.07/179, 
తేది.29-12-2020 నందు ప్రతిపాదించగా, సదరు ప్రతిపాదనను ఆర్‌.ఓ.సి.నెం.14034/12 7-2 /-2021- 
KSEC, Dt.31-05-2021 తేది గల కమిషనరు & డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు ఛైర్‌ 
పర్సన్‌ ఎ.పి.ప్రొపర్టీ టాక్సు బోర్డు, గుంటూరు వారి ఉత్తర్వుల ద్వారా ఆమోదము పొందిన తదుపరి 
ది.05-06-2021 న ముసాయిదా నోటిఫికేషనును ప్రచురించి, అభ్యంతరములను స్వీకరించిన మీదట, 
తమ తుది తీర్మానం నెం.4/217, తేది.14-07-2021 నందు ఈ క్రింద తెల్పిన షెడ్యూలు నందలి రేట్లను 


ఆమోదించియున్నారు. 


April 21, 2023] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


షెడ్యూల్‌ 


ఇంటి పన్ను శాతము (సంవత్సరమునకు) ఖాళీ స్థలంపై పన్ను 
నివాస భవనములపై | నివాసేతర భవనములపై శాతం: (0.50%) 
(0.15%) (0.30%) (సంవత్సరమునకు) 
1. సాధారణ పన్ను శాతం | 0.075% 0.15% 0.25% 
2. నీటి పన్ను శాతం 0.022% 0.045% 0.075% 
3. GSS పన్ను శాతం 0.015% 0.03% 0.050% 
4. లైటింగ్‌ పన్ను శాతం 0.015% 0.03% 0.050% 
5. కన్దర్వేన్సి పన్ను శాతం | 0.023% 0.045% 0.075% 
మొత్తం పన్ను శాతం | 0.15% 0.30% 0.50% 


పై రేట్లతో లెక్కించిన ఆస్థిపన్ను మొత్తం పై 8% లైబ్రరీ సెస్‌ విధించబడును. 

కావున పైన ఖరారు చేసిన రేట్ల ప్రకారము రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలినంకాబడిన 
పూర్వపు లాలాచెరువు గ్రామపంచాయితి పరిధిలోని ఇళ్ళు మరియు ఖాళీస్టలములకు మూలధనము 
విలువపై ది.01-04-2022 నుండి ఆస్తిపన్ను విధించుటకు కౌన్సిల్‌ వారు తమ తీర్మానము నెం.09/345, 
ది.28-11-2022 నందు ఆమోదించడమైనది. 

ఇందు నిమిత్తం ఆమోదింపబడిన డ్రాఫ్ట్‌ (ముసాయిదా) నోటిఫికేషన్‌ పై ఏమైనా అభ్యంతరములు 
ఉన్న యెడల 30 రోజులలో అనగా ది.23-01-2023 లోపు నగరపాలక సంస్థకు నివేదించవలసినదిగా 
ది.20-12-2022 తేదీన ఈనాడు మరియు సాక్షి దినపత్రికలో తూర్పు గోదావరి జిల్లా ఎడిషన్‌ నందు 
ప్రచురించడమైనది. 

సదరు డ్రాఫ్ట్‌ (ముసాయిదా) నోటిఫికేషన్‌ పై ఎటువంటి అభ్యంతరములు ఈ కార్యాలయమునకు 
దాఖలు చేసియుండలేదు. కావున ముసాయిదా నోటిఫికషనులో తెలియచేసిన విధముగా 
సంవత్సరమునకు మూలధన విలువపై ప్రతిపాదిత పన్ను శాతములైన 0.15% నివాసమునకు, 0.30% 
నివాసేతరమునకు యింటిపన్ను, మరియు సంవత్సరమునకు ఖాళీస్టలము యొక్క మూలధన విలువపై 
0.50% పన్ను విధించుటకు గతములో రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు జిల్లా గజిట్‌ 
నెం37/2021, తేది.29-07-2021 మరియ ఎ.పి. గజిట్‌ నెం.239, తేది.01-09-2021 మరియు గజిట్‌ 
నెం.552, తేది.25-10-2021 వ తేదిలో ప్రచురించి నిర్ణయించిన రేట్లను ఖరారు చేయుచూ ప్రస్తుత 
మున్సిపల్‌ కార్పొరేషన్‌ నందు విలీనమైన పూర్వపు లాలాచెరువు గ్రామపంచాయితీ పరిధిలో వీటిని 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 


@.01-04-2022 నుండి అమలుపరుచుచూ తుది నోటిఫికేషన్‌ జారీ చేయుటకు PIS కౌన్సిల్‌ వారు 
సి.ఆర్‌.నె02/372, ది.08-03-2023 తేదీలో తీర్మానించియున్నారు. సదరు ఆమోదము మేరకు 
ది.01-04-2022 వ తేది నుండి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీనము కాబడిన పూర్వపు 
లాలాచెరువు గ్రామపంచాయితీ పరిధిలో ఇండ్లకు మరియు ఖాళీస్టలములకు సంవత్సరమునకు మూలధన 
విలువపై ప్రతిపాదిత పన్ను శాతములైన 0.15% నివాసమునకు, 0.30% నివాసేతరమునకు 
యింటిపన్ను మరియు ఖాళీస్టలమునకు 0.50% పన్ను విధించుటకు తుది నోటిఫికేషన్‌ జారీ 
చేయడమైనది. 


కె. దినేష్‌ కుమార్‌, 
కమీషనరు, 
నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం. 


=-X-- 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


